Registered No. HSE-49/2016 


RIGHT TO 
= INFORMATION 


ఆంధ్ర ప్రదేశ్‌ రాజ పత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 
PUBLISHED BY AUTHORITY 


W.No.7 AMARAVATI, FRIDAY, FEBRUARY 17, 2023 G.2658 


PART I - NOTIFICATIONS BY GOVERNMENT, HEADS OF DEPARTMENTS 
AND OTHER OFFICERS 


NOTIFICATIONS BY GOVERNMENT 


యువజనాభ్యుదయ, 02,605 మరియు నాంన్మ్యృతిక శాఖ 
(నా. ©. we) 
ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా చట్టం, 1966వ సంవత్సరపు 9వ చట్టంలోని 5 (1) వ విభాగం 
అధికార భాషా సంఘం సభ్యుల నియామకం. 


CB.4.00.0000.2, యువజనాభ్కుదయం, 30308 మరియు నాొంన్కృతిక (d2.0.97), 
$9050 నెల 85 తేది, 20230 
పరిగణన వత్రము : 


1. జి.ఓ.ఎమ్‌.ఎస్‌. నెం. 25, యువజనాభ్యుదయ, పర్యాటక మరియు సాంస్కృతిక (సా.అ.భా) శాఖ, 


తేది: 28.10.2022. 


2. జి.ఓ.ఎమ్‌.ఎస్‌. నెం. 26, యువజనాభ్యుదయ, పర్యాటక మరియు సాంస్కృతిక (సా.అ.భా) శాఖ, 
తేది; 27.12.2022. 


3. సంచాలకులు, భాషా సాంస్కృతిక శాఖ, విజయవాడ, లేఖ.సంఖ్య. ఎ1/66/2023, తేది. 
01.02.2023. 


KKK K+ 


[1] 


2 ANDHRA PRADESH GAZETTE, February 17, 2023 


ఉత్తర్వు: 
పై ఒకటవ పరిగణన పత్రం ప్రకారం రాష్ట్రంలో అధికార కార్యకలాపాల నిమిత్తం, అధికార భాష GbA 


తెలుగును పరిపాలనల" ఇతోధికంగా ఉపయోగించడానికి తగువిధంగా చర్యలు చేపట్టడానికి, పరిపాలనలో 
తెలుగు వాడుక ప్రగతి సమీక్షించి, ప్రభుత్వానికి తగు సూచనలు, సిఫార్సులు చేయుటకు 1966వ 
సంవత్సరపు 9వ ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా చట్టం 5(1)వ విభాగాన్ననుసరించి, ప్రభుత్వం అధికార భాషా 
సంఘానికి అధ్యక్షునిగా శ్రీ. పి. విజయ బాబు గారిని నియమించడమైనది. 

2. పైన రెండవ పరిగణన పత్రం ప్రకారం డా.గాజులపల్లి రామచంద్రా రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్‌ అధికార 


భామా సంఘం సభ్యునిగా నియమించడం జరిగింది. 


3. . పైన మూడవ పరిగణన పత్రం ప్రకారం, పై అంశాలను పరిగణన లోనికి తీసుకొని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
అధికార భాషా సంఘానికి ఈ దిగువ తెలిపిన మరియొక ముగ్గురు వ్యక్తులను సభ్యులుగా రెండు 
సంవత్సరములు కాల పరిమితితో నియమించాలని నిర్ణయించడమైనది. 


1. డా. కత్తి వెంకటేశ్వర్లు గారు 
2. డా. తవ్వ వెంకటయ్య గారు 
3. డాడి. మన్తానమ్మ గారు 


రజత్‌ భార్గవ, 


ప్రభుత్వ SIS Dow, తార్టదర్శి. 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 
Government Regional Press, Vijayawada, www.apegazette.cgg.gov.in 


